గ్రంధకర్త: 
కనకాభిషేక గ్రహీత, నువర్ధఘంటాకంకణ 
శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద 
తీ కవి పార్థసారథి 


చివకామేశ్వరి గ్రంధమాల 
41-22/4-36, బ్రమరాంబాపురం, 
విజయవాడ - 520 013. ఫోన్‌: 522824 


భావనోపనిషత్‌ 


గ్రంథకర్త జ్జ 


శ్రీ క్రోవి పార్టసారథి 


23-11/1-10/2, దేవీ నిలయం, 
ఓగిరాలవారి వీధి, 
సత్యనారాయణపురం, 
విజయవాడ - 520011. 

ఫోన్‌ : 530672 


వెల:రూ. 12-00 


ప్రతులకు : 

శివకామేశ్వరి గ్రంథమాల 
41-22/4-36, భ్రమరాంబాపురం 
కృష్ణలంక, విజయవాడ - 520 013. 
ఫోన్‌ : 522824 


Phone : 2707 (Tenkasi) 


HIS HOLINESS JAGADGURU 
SRI SIVA CHIDANANDA BHARATHI SWAMI 
Sri Siddheswari Peetadhipati 
Courtallam - 627 801. 

(Via) Tenkasi - Tirunelveli Dist. --- South India 
With Narayanasmritis 


అభినందన 


దేవీ పూజలో కౌళ, సమయ మతములు, శ్రీ చక్రాంతర్గత రహస్యములు. 
భిన్న సంప్రదాయములలో పంచదశీ మహామంత్రము, షట్టక్రభేదనదేవి 
సాక్షాత్కారము, మొదలైన విషయములు పామరులకు కూడా 
అర్ధమయ్యే రీతిలో శ్రీ క్రోవి పార్థ సారథిగారు వ్రాసిన 


“శ్రీ విద్యాదర్శనము” 


గ్రంథా విష్కరణ సమయమున వారిని అభినందిస్తూ 
కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠ మహా సంస్థానామోదమున గ్రంథకర్తను 


5-5-]997 


శ్రీ విద్యారత్నాకర 


అను బిరుద రాజముతో నన్మానించడమయినది. 


ఇతి నారాయణస్యతిః 
Ea nd జాలఆంం్యంల 


తదమేశ్వరి ప్రూజ రెండు రకాలు. 
1. బాత్య్‌ పూజ 2. అంతః ప్రూజ 
బాకా ఫూజ అంటే దేఐ ప్రతికునుగారి, శీచగాన్నిగాని ఎదురుగా 
ఉంచి షోడశోరచాదీఐధిని అర్బించటం. దీనికలన అహికమైన కోరికలు 
తీరతాయి. అయితే 
బాస్వా ప్రూజరతాః కాలాః క్షపణాశ్స్చ కసాలికాః | 
దిగీంబరాన్టేరిహోసాః వాముకాస్తంత్రువాదినః ॥ 
ఈ రకమైక బాత్యప్రూజను కౌలులు, క్షతతీకులు, కాపాలికులు, 
దిగంబరులు, ఇతిలోనులు, కాకూచారులు మొదలైన తాంత్రికులు కూత్తుమే 


చేస్తారు. కాని వీరంతా అకొకమ్రైన కోరికలతో భోగలాలనులై. 
సంసారీలంతటంలో ఓారుఓపోతాదు. 


అంతరాధనసరానైదికా బ్రుహ్మనాదినః | 
జీనన్ముక్తాష్చరంత్యేతే త్రిషులోకేషు సర్వదా ॥ 
బుర్మాజిన జిజ్జిగులందరూ అంతరారాధన చేస్తారు. వీరందరూ 
జీకనుక్తులై కుల్లోకాల్లోనూ నది సంచరిస్తుంటారు. అని సనత్ముకూర 
సంహితలో చెప్పబడింది. 
అంతరారాధన అంటే సాధకుడు శీచజాన్ని తన శరీరంలోనే భావన 
చేసి భానోతనిషత్తులో చెప్పిన ప్రకారం అద్బీక చెయ్యాలి. 
ఉరనికత్తులలో కుఖ్యపైకఐ 108. వాటిలో దేవీ ఉపనిషత్తులు - 
ఎనిమిది. వాటిలో అతిముఖ్యమైనది “భాకనోతనిషత్తు”. ఇది మొత్తం 49 
సూత్రాలుగా ఉంటుంది. దీనితో 


1 నుండి 10 సూత్రులకరీట - కూడకదేకకు శ్రీచక్రము 

11 నుంది 24 సూత్రాల కరకు - శ్రీచవుంలో న5ాకదీణలు. 

25 నుండీ 49 సూత్రాల కరకు - కూనసిక ఫూజా ఐధినకు 
చెప్పబడ్డాయి. 

ఈ ఐధంగా అంతః ప్రూజ చేపి సిద్ధుడైన సాధకుడి కోరిక కోరికలు 
అప్రయత్నంగా నెరవేరతాయి. త్రికాల జ్ఞానకు, ాక్సిద్ధి లభించి 
జన్మాంతరీకు మోక్షపాప్తి కలుగుతుంది. అతడినే శివయోగి అంటారు. 

సాక్షాత్తూ పరమేశ్వరీ స్వమూఫ్రతైన అకధూత, దత్తపీఠొధితతి శీశీశీ 
గణతతి సచ్చిదొకందస్వాబువారి సుకష్టీతిస్తాల మీదుగా నేను వ్రాసిన 
గుంథెలు 1-1-1998న ఛ్రీఐద్యొ దద్పీణకు, 3-1-1999న శీఐద్యొ 
సర్వీస్వకన ఆబమ్మరింంబడినాయి. ఇప్పుడు అంటే 19-2-2000న 
“భాకనోతనిషత్తు” ఆఐర్మరింతబడుతోంది. ఈ ఐధంగా కాడు 


సంకత్సరాలలో కదునగా కూడు గుంథొలకు ఆవఐిష్మరించి నా మీద 
అపాదమైనక కరుణ చూపిన శీ స్వామి వారి శతసకాపు పాదొభికందనాలు. 


భాకనోపనిషత్తులో ఏం చెప్పబడిందో అందదూ తెలుసుకోవాలనే 
ఉద్దేశ్యంతోనే ఈ గుంధథకు సులభశైలిలో వ్రాయటం జరిగింది. దేపి 
భప్తులూ, సాధకులూ, ఫండితులూ నా యీ సౌతీసాన్ని కున్నించి ఫ్రోత్సాలొం 
అందిస్తారీని ఆశిస్తూ .... 


పుకూధినాకు సంకత్సరీ బుధజన ఐథధేయుడు 


మాటు శస ప్రజ్ఞకు. శనవెం కోని సార్ధసార 
19-2-2000 వ ర్ధసా థి 


నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతని యొక్క ప్రతిరూపమే పరమేశ్వరి. 
వారే శివశక్తులు. వారి అంశలతో వచ్చినదే శ్రీచక్రము. సాధకుడు ఐహిక వాంఛలలో మునిగి 
తేలుతున్నప్పుడు పరదేవతను ఆరాధిస్తాడు. అంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు అని 
తలచి తన ఎదురుగా శ్రీచక్రము గాని, దేవి ప్రతిమ గాని ఉంచి దానిని అర్చిస్తాడు. దీనిని 
బాహ్యపూజ అంటారు. జ్ఞానులు, ముముక్షువులు దీనిని కౌళాచారము అంటారు. మానవాళికి 
కావలసినది కోర్కెల సాధనకాదు. బాహ్యపూజ అంతకన్నా కాదు. అని వారి అభిప్రాయయము. 
సనత్కుమార సంహితలో చెప్పినట్టుగా. 
బాన్వావూజానక్షర్తన్వా క్తర్తన్వా బాస్వా జాతిభి: 
సా క్షుదఫలదా న్రూణాం ఐహిక్రార్థైక సాధనాల్‌ 
బావ్వావూజరతాః కౌలాః శ్లపణాళ్ళు కసాలికాః 
దిగంబరాళ్టే తివోసాః నానుకాస్తంత్ర వాదినః 
మోక్ష వాదులకు బాహ్యపూజ లేదు. అది కేవలము ఐహికమైన కోర్కెల సాధనకే 
ఉపయోగపడు తుంది. ఈ బాహ్యపూజను కౌళులు, క్షపణకులు, కాపాలికులు, దిగంబరులు, 
వామాచార సంపన్నులు, తంత్రవాదులు మాత్రమే చేస్తారు. 
అంతరారాధన సరా నైదికా (టబ్రన్మానాదినః 
జీవన్ముక్తాళ్ళురం త్యేతే తిషులోకేషు నర్వదా ॥ 
బ్రహ్మవాదులైన వైదికాచారసంపన్నులు అంతరాఠాధన చేస్తారు. వీరు జీవన్ముక్తులై 
ముల్గోకాలలోనూ సంచరిస్తూ ఉంటారు. జ్ఞానులు, మోక్షవాదులు ఎవరూ కూడా బాహ్య 
పూజ చెయ్యరు. వీరందరూ ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. వీరి దృష్టిలో భగవంతుడు, 
భక్తుడు ఇద్దరూ ఒక్కటే. వేరుకాదు. ఆత సాక్షాత్కారం పొందిన వానికి ఈ జగత్తు అంతా 
మిధ్య అనిపిస్తుంది. అతడికి వాక్సిద్ధి కలుగుతుంది. భూత భవిష్య ద్వర్తమానాలు తెలుస్తాయి. 
ఈ జగత్తు అంతా తనలోనే ఉన్నది. తానే పరబ్రహ్మ స్వరూపము అని తలపోస్తాడు. 
అంతరారాధన అంటే సాధకుడు తానే భగవత్స్వరూపము అని భావించి షట్బక్రాలలోనూ 
ఆ పరదేవతను అర్చిస్తూ కుండలినీ శక్తిని సహ(స్రారానికి చేర్చి పరమానందాన్ని అనుభవిస్తాడు. 
అంతరారాధన ఏ విధంగా చెయ్యాలి అనేది 'భావనోపనిషత్తు'లో ఇవ్వబడింది. 


శ్రీ క్రోవి పార్థసారథి 9 


పరమేశ్వరిని గురించి వివరించే ఉపనిషత్తులు ఎనిమిది ఉన్నాయి. వీటిలో భావనోపనిషత్తు 
ఒకటి. ఇది అథర్వణ వేదములోనిది. దీనిలో అంతర్యాగము అంటే దేవి మానసిక పూజా 
విధానము వివరించబడింది. 


భావనోపనిషత్తు పూర్తి పాఠము 


ఓం శ్రీగురు: పరమకారణ భూతాశక్తి: తేన నవరం(ధ్రరూపోదేహ: నవచక్రం రూపం 
శ్రీచక్రం వారాహీపితృరూపా, కురుకుళ్ళావళి దేవతామాతా ॥ పురుషార్థాస్సాగరాః దేహోన వరత్న 
ద్వీపః త్వగాది సప్తధాతుభిరనేకై స్పంయుక్తా సంకల్పాః కల్పతరవః తేజఃకల్పకోద్యావం 
రసవయాభావ్యమానా మధురామ్లుతిక్తకటుకషాయల వణ రసాష్టడృతవ: కియాశక్తిపీఠంకుడలినీ, 
జ్ఞానశక్తిర్భహ, ఇచ్చాశక్తి ర్మహాత్రిపురసుందరీ. (క్రియాశక్తి పీఠం కుడలినీ, జ్ఞానశక్తిర్భహ, 
ఇచ్చా శక్తి ర్మహా(త్రిషురనుందరీ జ్ఞాతాహోతా జ్ఞానమర్భ్యం, జ్ఞేయగ్‌ంహవిః 
జ్ఞాతృజానజ్జేయోనామభేదభావనగ్‌ం శ్రీచక్రపూజనమ్‌ నియతి సహిత శృంగారాదయో 
నవరసా అణిమాదయః కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్యపాప మయా 
'బ్రాహ్మాద్యష్టశక్తయ:' ఆధారనవకం ము ద్రాశక్తయః పృథివ్యాపస్తేజో వాయ్వాకాశ శ్రోత్రత్వక్‌ 
చక్టుర్ణిహా ఘ్రాణవాక్సాణి పాదపాయూపస్థ మనోవికారా ష్టోడశక్తయః వచనా దానాగమన 
విసర్లానందహానో పాదానోపేక్షా బుద్ద యోనంగ కుసుమాది శక్తయోప్టా అలంబుసా, కుహూ, 
విశ్యోదరీ, వరుణా, హస్తిజిహ్వ, యశస్వతీ, అశ్వనీ, గాంధారీ, పూషా, శంఖినీ, సరస్వతీ, ఇడా, 
పింగళా, సుషుమ్నా, చేతి, చతుర్దశనాడ్యః సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ దేవతా: ప్రాణా, పాన, 
వ్యానో, దాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయా దశవాయవ సర్పసిద్దిప్రదాది 
దేవ్యో బహిర్తశారదేవతాః ఏతద్వాయుదశక సంసర్లో పాధిభేదేన రేచకపూరక శోషక దాహక 
ప్లావకామృతమితి ప్రాణముఖ్యత్వేన పంచవిధోస్తి మనుష్యాణాం మోహకో దహభో భక్ష్య 
భోజ్య లేహ్య చోష్య పేయాత్మకం చతుర్విధమన్నం పాచయంత్యేతా: దశధనకలాసర్వజ్ఞత్వా 
ద్యంతర్హశారదేవతాః శీతోష్ణ సుఖదుఃఖేచ్చా సత్వ రజ స్తమోగుణా వశిన్యాదిశక్రయోప్టా శబ్ద 
స్పర్శ రూప రస గంధాః పంచనాత్మత్రా పంచపుప్పబాణా: మన ఇక్షుధమః వశ్యోబాణఃరాగఃసాశో 
ద్వేషోంశః అవ్యక్త మహత్తత్యాహంకారా: కామేశ్వరీ, వద్రేశ్వరీ, భగమాలిన్యోంత స్త్రికోణాగ్రగా 
దేవతా పంచదశతిథి రూపేణ కాలస్య పరి మాణావలోకనం పంచదశనిత్యా: శ్రద్దానురూపాధీర్లేవ 
తాతయోః కామేశ్వరీ సదానంద ఘనాపూర్ణా స్వాతై కరూపాదేవతా పలిలమితి సాహిత్యకరణగ్‌ం 
సత్వమ్‌ కర్తవ్యమకర్తవ్య మౌదాసిన్యమితి వివేక భావనాయుక్త ఉపచార: అస్తి వాస్తీతి కర్తవ్యతా 


10 భావనోపనిషత్‌ 


అనుపచారః తస్యబాహ్యాంతః కరణానామేకరూప విషయ (గ్రహణమాసనమ్‌' రక్త శుక్ల 
పదైకీకరణం పాద్యమ్‌ ఉజ్జ్వల దామోదానువంధానమర్భ్యమ్‌ స్వచ్చంన్వతస్సిద్ద 
మిత్యాచమనీయమ్‌ చిచ్చంద్రమయీ సర్వాంగప్రవణగ్‌ంస్నానమ్‌ చిదగ్ని స్వరూప 
పరమానందశక్తి స్ఫురణం వస్త్రం (ప్రత్యేకగ్‌ం సప్తనింశతిథా భిన్నత్వేనేచ్చాజ్ఞాన (క్రియాత్మక 
బ్రహ్మగ్రంథి మ(ద్రనతంతు (బ్రహ్మనాడీ బ్రహ్మసూత్రమ్‌ స్వవ్యతిరిక్తవస్తు సంగరహిత 
స్మరణంవిభూషణమ్‌ సత్సంగపరిపూతా మన్మరణంగంథః సమస్త విషయాణాం మననః 
సైర్యేణామనంధానం కుసుమమ్‌ తేషామేవ సర్వదాస్వీకరణంధూపః పవనావచ్చిన్నోర్హ్య జ్వలన 
సచ్చిదుల్కాకాశదేహో దీపః సమస్తయాతాయాత వర్ణనం నైవేద్యమ్‌ అవస్టాత్రయైకీకరణం 
తాంబూలమ్‌ మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరం(ధ్రాదిమూలాధారపర్యంతం 
గతాగత రూపేణ ప్రాదక్షిణ్యమ్‌ తురీయావస్థా నమస్కారః దేహశూన్య ప్రమాతృతా నిమజ్జనం 
బలిహరణమ్‌ సత్యమస్తికర్తవ్య మకర్తవ్య మౌదాసీన్య నిత్యాత్మ విలాపనగ్‌ం హోమః స్వయం 
తత్పాదుకా నిమజ్జనం పరిపూర్ణధ్యానమ్‌ ఏవం ముహూర్తత్రయం భావనయా యుక్తో భవతి, 
తస్య దేవతాత్మైక్య సిద్ధిః చించితకార్యాణ్యయత్నేన సిధ్యంతి స ఏవ శివయోగీతి కధ్యత 


ఇత్యుపనిషత్‌ ॥ 
భావనోపనిషత్తు వివరణ 


భావనోపనిషత్తు మొత్తము 49 సూత్రాలుగా ఉంటుంది. దీనిలో .... 
1 నుండి 10 సూత్రాల వరకు - మానవ దేహమే పరమేశ్వర స్వ(ద్రూపమని 
11 నుండి 24 సూత్రాల వరకు - శ్రీచక్రములోని నవావరణలను 
25 నుండి 49 సూత్రాల వరకు - మానసిక పూజా విధిని వివరిస్తాయి. 
1. “ఓం శ్రీగురుః వరనుకారణ భూతాశక్తీః” 
గురుర్రు న్యో, గురుర్విన్లు: గురుర్దేవో నుహేశ్ఫరః । 
గురుస్తాక్షాత్ప రంబవ్నో తస్మై శ్రీశురనే ననుః॥ 
మంత్రోపదేశం చేసి దీక్షనొసగిన గురువు త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానమనే చీకటిని 
పారద్రోలి జ్ఞానమనే దీపకాంతిని చూపేమహానుభావుడు. అతని యొక్క ఉపదేశంతోనే 
(బ్రహ్మత్వం సిద్దిస్తుంది. అందుకే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అని చెప్పబడింది. 
నగురోరధికం తల్త్యం / న గురోరధికం తపః । 
తత్త్యజ్ఞానాత్‌ సరం నాస్తి, తస్మైశ్రీ గురవేననుః ॥ 


శ్రే క్రోవి పార్థసారథి 11 


గురువుకన్న ఎక్కువ అయిన తత్త్యములేదు, తపస్సు లేదు. అతను శిష్యునకు 
ఉపదేశించే జ్ఞానము కన్న ఎక్కువైనది లేదు. 
నందే గురపదద్దంద్దం / అనాజ్యానన గోచరం / 
శ్చేతర్తక్త ప్రభాభిన్సుం / శినళక్తా త్మకంసరం / 
మనోవాక్కులకు గోచరించనిది, శ్వేత, రక్తకాంతుల కన్న అధికమైన కాంతినిచ్చునది, 
శివశక్యాత్మకమైనది అనగా పరబ్రహ్మ స్వరూపమైనది అయిన గురు పాదములకు 
నమస్కరించుచున్నాను. అందుకే “ఓం శ్రీగురు: పరమకారణభూతాశక్తి” అనేగురుధ్యానంతో 
ఈ ఉపనిషత్తు మొదలవుతుంది. 
2. “తేన నవరంధద్రరూపోదేనాః నవచ(క్రం రూపం శ్రీచక్రం” 


మానవదేహము నవరంధ్రములతో కూడినది. శ్రీచక్రము తొమ్మిది చక్రముల 
సమూహము. త్వగాదిధాతులువు తొమ్మిది. శ్రీచక్రంలోని భూపురం దగ్గర నుండి బిందువు 
దాకా గల ఆవరణలన్నీ మానవదేహంలోని వివిధ అంగాలు. సాధకుని దేహంలోని షట్బక్రాలు 
శ్రీచక్రంలోని వివిధచక్రాలతో ఐక్యము చెందుతున్నాయి. ఈ విషయాలన్నీ 'శ్రీచక్రము - 
మానవదేహము' అనే అధ్యాయంలో వివరించటం జరిగింది. ఈ రకంగా చూసినటైతే “దేహో 
దేవాలయ ప్రాకో జీనోదేనస్తసాతన:” మానవ దేహమే శ్రీచక్రము సాధకుని దేహమే దేవాలయము 
అని భావించాలి. 

3. వారాసొపిత్సరూపా, కుడుకుల్ఫానలిదేనతానూతా ॥ 

శ్రీచక్రానికి ప్రధానదేవత శ్రీదేవి, పరాత్పరి. ఆమె శరీరము నుంచి వచ్చిన కాంతి 
పుంజాలు అష్టసిద్దులైన అణిమాది దేవతలు. అలాగే సాధకుడికి తండ్రి వారాహి, తల్లి 
కురుకుళ్ళావతి. ఇక్కడ “మాతా' అంటే సాధకుని యొక్క యోగ్యతను బట్టి కోర్కెలు 
తీర్చునది. అంటే ఐహికవాంఛలు, మోక్షములను ప్రసాదిస్తుంది. మానవ శరీరంలో ఉన్న నాడీ 
మండలంలో ప్రాణనాడి అని చెప్పబడే సుషుమ్నానాడినే 'కురుకుళ్ళా' అంటారు. సుథాసింధువు 
మధ్య మణిద్వీపమందున్న శ్రీదేవి పట్టణానికి చిత్తము, అహంకారము అనబడే రెండు 
ప్రాకారాలమధ్య విమర్శరూపకమైన బావియందుండేది కురుకుళ్ళావళీ అనే దేవత. ప్రముఖమైన 
“దేవత కాబట్టి ఈమెను మాతృదేవతగా భావించాలి. లలితాస్తవరత్నములో ఈవిధంగా 
చెప్పబడింది. 


12 భావనోపనిషత్‌ 


“కురువిందతరణీ నిలయింకులాచలస్పర్రికుచనమన్మధ్యాం / 
కుంకునునిలిస్తగ్యాతీంకురుకుల్ళా మనసీకుర్మ హేసతతం” ॥ 
కురువిందరత్నముల పైన నివసించునది, కులపర్వతములకు మించిన న్రనములచే 
వంగిననడుముకలది, కుంకుమ పూయబడిన దేహము కలది అయిన కురుకుళ్లాదేవిని 
మనసా ధ్యానించుచున్నాను. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టుగా (బ్రహ్మలోకానికి వెళ్ళే 
మార్గంలోరెండు అమృతసరస్సులున్నాయి. అవి ఇరమ్మదీయములు అని చెప్పబడింది. 
ఇరము అంటే అన్నము మదీయము అంటే ఆనందము. అక్కడ అమృత వర్షముగల 
'సోమసవనము” అనే వృక్షము ఉన్నది. ఆ పట్టణానికి అపరాజితము అని పేరు. 
4. “పురుషార్ధాస్ఫాగరాః” 

సప్రసముద్రాలు, సప్రద్వీపాలు దాటిన తరువాత సుధాసముద్రమున్నది. దాని మధ్యలో 
మణిద్వీపము. మానవ దేహంలోని సప్రచక్రాలే సప్త ద్వీపాలు. ఆ పైన సప్త సముద్రాలు. ఆ 
తరువాత సుధాసముద్రము, మణిద్వీపము. సప్త సముద్రాలు సప్త ద్వీపాల వివరాలు 
ఈదిగువ ఇవ్వబడ్డాయి. 
సప్త సముద్రాలు: 

1) లవణ (ఉప్పు) సముద్రము, 2) ఇక్షు (చెజుకు) సముద్రము, 3) సురా (మద్యము) 
సముద్రము, 4) సర్పి (నెయ్యి) సముద్రము, 5) దధి (పెరుగు) సముద్రము, 6) క్షీర (పాలు) 
సముద్రము, 7) జల (నీరు) సముద్రము. 
సప్త ద్వీపాలు : 

1) జంబూ ద్వీపము, 2) ప్లక్ష ద్వీపము, 3) కుశ ద్వీపము, 4) క్రౌంచ ద్వీపము, 5) శాక 
ద్వీపము, 6) శాల్మలీ ద్వీపము, 7) పుష్కర ద్వీపము 

బిందుస్టానాన్ని 'ద్వాదశాంతము' అంటారు. ఆధారచ[క్రం దగ్గర నుండి లెక్క పెట్టినట్టెతే 
బిందువు పన్నెండవది అవుతుంది. 

1) కుల పద్మము (మూలాధారానికి క్రిందరక్త వర్షము గలిగిన సహస్రదళ పద్మము), 
2) అష్టదళపద్మము, 3) షడ్డళపద్మము, 4) మూలాధారము, 5) స్వాధిష్టానము, 6) మణి 
పూరము, 7) అనాహతము, 8) విశుద్దము, 9) విశుద్దలంబికాగ్రము అష్టదళము, 10) అజ్ఞా 
చక్రము, 11) సహ్రకమలము, 12) అకుల పద్మము (సహస్రారకర్షిక) దీనినే బిందు 
స్థానమని, చంద్రమండలమని అంటారు. 


శ్రీ క్రోవి పార్టసారథి 13 


5. “దేవో నవరళత్సు ద్వీసః” 
సాధకుని శరీరమే సుధా సముద్రము మధ్యలో ఉన్నటువంటి నవరత్నమయమైన 
ద్వీపము ఇదే మణిద్వీపము. ఆ దేవికి నిలయము. అంటే దేవి ఎక్కడో లేదు; సాధకుని 
శరీరంలోనే ఉన్నది. 
6. “త్యగాదిసప్తధాతుభిరనేకైన్స ంయుక్తా సంకల్ఫా: కల్ప తరనః” 
మానవదేహము ఏడుధాతువుల వలన ఏర్పడింది. వాటినే సప్త ధాతువులు అంటారు, 
అవి... 1) చర్మము, 2) రక్తము, 3) మాంసము, 4) మెదడు, 5) ఎముకలు, 6) మజ్జ 
7) శుక్షము 
దేవి మణిద్వీపంలోని కల్పవృక్షభాయలో ఉంటుంది. మానవదేహంలోని సంకల్పాలే 
కల్పవృక్ష సముదాయము. ఆ చోటునే దేవి ఉంటుంది. 
Te జుకల్ప కోద్వానం” 
సహ(స్రారంలోఉండే దేవి యొక్క ప్రతిబింబమే జీవ స్వరూపము, దాని యొక్క కాంతి 
కిరణాలే శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. ఈ కిరణాల కాంతులనే 'కల్పకోద్యానము” 
అంటారు. 
8. “రసనయాభాన్యనూనా మధురాన్దు తికక్తకటు కషాయలనణరసాష్షదు తనః” 
నాలుకకు తెలిసే రుచులు ఆరు. ఈ ఆరు రుచులనే ఆరు బుతువులుగా 
భావించాలి.వాటి వివరాలు ఈ విధంగా ఉంటాయి. 


రుచులు - బుతువులు 
1 తీపి - వసంత బుతువు 
2. ఉప్పు - గ్రీష్మ బుతువు 
3. కారము - వర్ష బుతువు 
4. పులుపు - శరదృతువు 
5. చేదు - హేమంత బుతువు 
6. వగరు - శశిర బుతువు 


ఈ రకంగా ఇప్పటి వరకు దేవీ నివాసమైన మణిద్వీపము, సాథకుని దేహము ఒకటే 
అని చెప్పబడింది. ఇక పరివార దేవతల వివరణ. 


14 భావనోపనిషత్‌ 


9. “క్రియాశక్తి పీఠంకుడలినీ, జ్ఞానశక్తీర్గ)నా, ఇచ్చా శక్తేర్మహోత్రిపురసుందర్‌” 
మానవదేహము త్రిశక్తిమయము. అవి 1) ఇచ్చా 2) జ్ఞాన 3) క్రియాశక్తులు. ఈ శక్తుల 
వలననే పనులు జరుగుతాయి. వీటిలో మొదటిదైన ఇచ్చాశక్తి అనేది విశ్వరూపము. జ్ఞానశక్తి 
అనేది మందిరము. (క్రియాశక్తి అనేది పీఠము, ఏదైనా ఒక పని చేయాలనే ఆలోచన 
ముందుగా మెదడులో వస్తుంది. అదే ఇచ్చాశక్తి లేక పరాశక్తి. ఇది ఆధారాది చక్రాలగుండా 
పశ్యంతీ, మధ్యమా, వైఖరీ రూపములు పొందుతుంది. 
10. “జ్ఞాతాహోతా జ్ఞానమర్హ్యం, జ్రేయగ్‌ంవానిః 
జ్ఞాత్స జానజేయో నానుభేద భావనగ్‌ం శ్రీ చక్రఫూజనమ్‌” 
ఇక్కడ మూడు పదాలు చెప్పబడ్డాయి అవి 


1. జ్ఞాత -.. విషయ పరిజ్ఞానము కలవాడు సాధకుడు 
2. జ్ఞానము - తెలుసుకొనవలసినది 
3ః జ్ఞేయము - తెలుసుకొనబడినది. 


ఈ మూడింటిని 'త్రిపుటి' అంటారు. జ్ఞానము అభివృద్ది చెందినప్పుడు మిగిలిన 
రెండూ అంటే జ్ఞాత, జ్ఞేయములు దానియందు లీనమయిపోతాయి. అప్పుడు మిగిలేది 
జ్ఞానము ఒక్కటే. అదే పరబ్రహ్మానందము. 

సాధకుడే అంతర్యాగానికి యజమాని. అతడే జ్ఞాత. అర్థ్యమే జ్ఞానము. జ్ఞాత, జ్ఞానము, 
జ్ఞేయాలను ఐక్యము చెయ్యటమే శ్రీచక్రపూజ. దేవి జ్ఞానాజ్జేయ స్వరూపిణి, జ్ఞానము వలన 
మాత్రమే తెలుసుకోతగినది. కాబట్టి త్రిపుటిని లయం చేయటమే శ్రీచక్రపూజ అయి 
(బ్రహ్మానందాన్నిస్తుంది. 

11. నియతి నవత శృ్ళంగారాదయో ననరసా అణీమాదయ:” 
ప్రథమా వరణ : 

ఇక్కడ శ్రీచక్ర ఆవరణ దేవతలను వివరిస్తున్నారు. చక్రార్చన భూపురం నుంచి 
ప్రారంభించి బిందువుతో పూర్తి చెయ్యాలి. అందుకని ప్రధమావరణ అయిన భూపుర 
దేవతలను వివరిస్తున్నారు. 

భూపురంలో మూడు రేఖలున్నాయి. వాటిలో మొదటి రేఖయందు అన్ని వైపులా 
అణిమాదిసిద్దులున్నాయి. సాధకుని శరీరంలో నవరసాలున్నాయి. ఈ నవరసాలే 
ప్రధమావరణలోని ప్రధమ రేఖలో ఉన్న దేవతలు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


శ్రీ కోవి పార్థసారథి 15 


శ! 
స్‌ 


(న్వు 
రు 


16 


ప స స స స 


సాధకుని శరీరంలోని నవరసాలు 
శృంగారరసము 

హాస్యరసము 

కరుణరసము 

రౌద్రరసము 

వీరరసము 

భయానకరసము 

భీభత్స రసము 
అద్భుతరసము 

శాంత రసము 


9 రాలా హాలు గై nm 


ప్రధమ రేఖలోని దేవతలు 


వశత్వసిద్ది 
ద 
ప్రాకామ్య సిద్ది 
ప్రప్తిసద్ది 


సర్వకామసిద్ది 


“కాను క్రోధ లోభ మోహ మద మాత్సర్య వుణ్యపాప మయా బ్రావ్యాద్యష్ట్రశక్తయ:" 


భూపురంలోని రెండవ రేఖలో ఉన్న ఎనిమిది మంది దేవతలు, సాధకుని శరీరంలోని 
మనోవికారాలుగా చెప్పబడ్డాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


మనోవికారాలు 

కామము 

(క్రోధము 

లోభము 

మోహము 

మదము 

మాత్సర్యము 

పుణ్యము 

పాపము 

“ఆధారననకం ము ద్రాళక్తయః” 


ద్వితీయ రేఖలోని దేవతలు 
బ్రాహ్మి 

మహేశ్వరి 

కౌమారీ 


మహేంద్రీ 
చాముండా 
మహాలక్ష్మీ 


సాధకుని శరీరంలో మూలాధారం నుండి ద్వాదశాంతము వరకు గల తొమ్మిది 
స్థానాలు భూపురంలోని తృతీయ రేఖలోగల తొమ్మిది ముద్రాశక్తులు వాటి వివరాలు ఈ 
విధంగా ఉన్నాయి. 


భావనోపనిషత్‌ 


సాధకుని శరీరంలోని స్టానాలు 


ణా 
గ్‌ 


KB! న ION Hs Ds స 


మూలాధారము 
స్వాధిష్టానము 
మణిపూరము 
అనాహతము 
విశుద్ర చక్రము 
ఠా 
లంబికా(గ్రము 
ఆజ్ఞాచక్రము 
Ea 
సహ(స్రారము 
ద్వాదశాంతము 


సర్వ వశంకరీ శక్తి 
సర్యోన్మాదినీశక్తి 
సర్వమహాంకుశాశక్తి 
సర్వఖేచరీశక్తి 
సర్వబీజాశక్తి 
సర్వయోని శక్తి 


“వృ ధిన్యావ స్తేజోవాయ్యాకాళ శ్రోతత్వక్‌ చనక్షుర్ణిన్నో ధ్రూణవాక్సాణే 


పాదసాయూపస్థ నునోనికారా ష్లోడశక్త్రయః" 


ద్వితీయావరణ : 
శ్రీచక్రంలో రెండవ ఆవరణ షోడశదళము. దీనిలో పదహారు దళాలుంటాయి. వీటిలో 
పదహారు మంది ఆకర్షణ దేవతలుంటారు. వీరు పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, 
కర్మేంద్రియాలు, మనస్సుల యొక్క స్వరూపాలు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


పంచభూతాలు, ఇంద్రియాలు 


1 
2 
3 
4 
ర్‌ 
6 
7 
8 
9, 


పృథివి 
. జలము 
3 అగ్ని 
. వాయువు 


ఆకాశము 


క్ట కన్ను | 
. ముక్కు 


ద్వితీయావరణలోని దేవతలు 
కామాకర్షిణీదేవి 
బుద్ధ్యాకర్షిణీదేవి 
అహంకారాకర్షిణీదేవి 
శబ్దాకర్షిణీదేవి 
స్పర్శాకర్షిణీదేవి 
రూపాకర్షిణీదేవి 
రసాకర్షిణీదేవి 
గంధాకర్షిణీదేవి 
చిత్తాకర్షిణీదేవి 
ధైర్యాకర్షిణీదేవి 

17 


11.వాక్కు స ఖ్రత్యాకర్షిణీదేవి 


12. పాణి (చేయి) నామాకర్షిణీదేవి 
13. పాదము (కాలు) బీజాకర్షిణీదేవి 
14. పాయువు (గుదము) ఆత్మాకర్షిణీదేవి 
15. ఉపస్థ (రహస్యాంగము) అమృతాకర్షిణీదేవి 
16. మనస్సు శరీరాకర్షిణీదేవి 


15. వచనాదానాగమన నినర్గానందనోనో పాదానోపేక్షా బుద్ద యోసంగ కునుమాది 
శక్త యోపష్తా” 
తృతీయావరణ : 


శ్రీచక్రంలో తృతీయావరణ అష్టదళ పద్మము. ఇందులో ఎనిమిది దళాలుంటాయి. 
ఆ దళాలలో ఎనిమిది మంది దేవతలుంటారు. మానవ దేహంలో ఉండే కర్మేంద్రియాల 
ధర్మాలు; ప్రవృత్తి, నివృత్తి ఉపేక్ష అనేవే ఈ ఎనిమిది మంది దేవతలు. వాటి వివరాలు ఈ 
విధంగా ఉన్నాయి. 


ఇంద్రియ ధర్మాలు తృతీయావరణ దేవతలు 
1. వచనము - అనంగకుసుమాదేవి 
2. దానము - అనంగమేఖలాదేవి 
3. గమనము - అనంగమదనాదేవి 
4. విసర్గము (మలవిసర్జన) - అనంగమదనాతురాదేవి 
5. సంభోగము - అనంగరేఖాదేవి 
6. ప్రవృత్తి - అనంగ వేగినీదేవి 
7. నివృత్తి - అనంగాంకుశాదేవి 
8. ఉపేక్ష - అనంగమాలినీదేవి 


16. “అలంబుస్తా కువూ, విశ్యోదరీ, వరుణా, వాస్తీజిన్యూ, యశస్తతీ, అనీ, 
గాంధారీ, పూషా, శంఖినీ, సరస్పుతీ, ఇడా, పీంగలా, సుసుమ్చూ, చేతి, చత్తురళనాడ్భ, 
సర్పంక్షోభిణ్యాది చతుర్హశ దేవతాః” 


18 భావనోపనిషత్‌ 


చతుర్ధావరణ: శ్రీచక్రంలో నాలుగవ ఆవరణ చతుర్దశ కోణము. ఇందులో పద్నాలుగు 
కోణాలుంటాయి. అవి పద్నాలుగు లోకాలకు ప్రతీకలు. మానవ దేహంలోని పధ్నాలుగు 
ముఖ్యమైన నాడులే ఈ ఆవరణలో ఉండే దేవతలు. వాటి వివరాలు ఈ క్రింది విధంగా 


ఉన్నాయి 


దేహంలోని నాడులు చతుర్థావరణలోని దేవతలు 
1. అలంబుసా - సర్వ సంక్షోభిణీదేవి 
2. కుహూ - సర్వవిద్రావిణీదేవి 
3. విశ్యోదరీ - సర్వాకర్షిణీదేవి 
4. వరుణా - సర్వాహ్లోదినీదేవి 
5. హస్తిజిహ్వా - సర్వసమ్మోహినీదేవి 
6. యశస్వతీ - సర్వస్తంభినీదేవి 
7. అశ్వనీ - సర్వజృంభిణీదేవి 
8. గాంధారీ - సర్వవశంకరీదేవి 
9. పూషా - సర్వరంజనీదేవి 
10. శంఖినీ - సర్యోన్మాదినీదేవి 
11. సరస్వతీ - సర్వార్దసాధికాదేవి 
12. ఇడా - సర్వసంపత్తిపూరిణీదేవి 
13. పింగళా - సర్వమం[త్రమయిదేవి 
14. సుషుమ్నా - సర్వద్వంద్వక్షయంకరీదేవి 
17. “ప్రాణాపాన, వ్యానో, దాన, సమాన, నాగ, కూర్మ, క్లకర, దేవదత్త ధనంజయా 
దళవాయన నృర్పసిద్దిప్రదాది దేవ్యో బహిర్హశారదేవతా:” 
పంచమావరణ : 


శ్రీచక్రంలోని ఐదవ ఆవరణ బహిర్షశారము. ఇక్కడ పదికోణాలున్నాయి. వాటిలో 
పదిమంది దేవతలున్నారు. సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు, ఉపవాయువులే ఈ 
దేవతలు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


శ్రీ క్రోవి పార్థసారథి 19 


వ్వా కేర్లు పంచమావరణలోని దేవతలు 


1. ప్రాభు - సర్వసిద్ది ప్రదాదేవి 

2. అపావు - సర్వసంపత్ర్రదాదేవి 
3. వ్యావు - సర్వప్రియంకరీదేవి 

4. ఉదివు - సర్వమంగళకారిణీదేవి 
5. సమువు - సర్వకామ'ప్రదాదేవి 

6. నాగ - సర్వదుఃఖవిమోచనీదేవి 
7. కూవు - సర్వమృత్యుప్రశమనీదేవి 
8. కృకవు - సర్వవిఘ్ననివారిణీదేవి 
9. దేవః - సర్వాంగసుందరీదేవి 
10. ధను - సర్వసౌభాగ్యదాయనీదేవి 


18. “పిందశక సంసర్లోపాధి భేదేన రేచకపూరక శోషక దావాక ప్లావకామ్బు తమితి 
ప్రాత్యేన వంచనిధోస్తే మనుష్యాణాం మోనాకో దవాఖో భక్ష్య భోజ్య 
నవ్వు (ప్రేయాత్మోకం బతుర్సిధమన్దుం సాభయంత్యోతాః 
దతర్వజత్యా దృ్యంతధశారదేనతా: 
షష్టమావ! 
ఫే ఆరవ ఆవరణ అంతర్హశారము, దీనిలో కూడా పది కోణా లుంటాయి. 
ఈ కోణామంది దేవతలున్నారు. సాధకుని శరీరంలోని దశవిధవాయువుల వల్ల 
కలిగే గుణుర్విధాన్నములు పచనము చేయుశక్తులే ఈ దేవతలు. ఈ ఆవరణలోని 
పది దేవతు వివరాలు ఈ దిగువ ఇవ్వబడినాయి. 


దమువుల గుణములు షష్టమావరణ దేవతలు 
1. రేచపిరివిడచుట) - సర్వజ్ఞొదేవి 
2. పూకొపిరి పూరించుట) - సర్వశక్తిదేవి 
3. శోపషిల్టుట) - సర్వైశ్చర్యప్రదాయిని 
4. దాహాహకగుణము) - సర్వజ్ఞానమయి 
bi ప్లావవకగుణము) - సర్వవ్యాధి నివారిణి 


20 భావనోపనిషత్‌ 


వివిధ అన్నములు 


1. భక్ష్యము (తినదగినది) - సర్వాధారస్వరూపిణి దేవి 
2. భోజ్యము (భుజింపతగినది) - సర్వపాపహరాదేవి 

3. లేహ్యము (నాకి భుజింపతగినది) - సర్వానందమయిదేవి 
4. చోష్యము (పీల్చ్బతగినది) - సర్వరక్షాసర్వ రూపిణి 
5. పేయము (త్రాగతగినది) - సర్వేపిసత్సల ప్రదాదేవి. 


19. “శీతోష్ణ సుఖదుఃఖేచ్చా సత్తరజస్తమోగుణా వశిన్యాది శక్త యోస్టా” 
సప్తమావరణ : 
శ్రీచక్రంలో ఏడవ ఆవరణ అష్టకోణము. దీని ఎనిమిది కోణాలలోనూ ఎనిమిది మంది 


దేవతలున్నారు. వారుకూడా సాధకుని శరీరంలో ఉండే లక్షణాలే. వాటి వివరాలు ఈ 
విధంగా ఉన్నాయి. 


సాధకుని శరీరంలో గల లక్షణాలు సప్తమావరణలోని దేవతలు 
1. శీతము - వశినీ 
2. ఉష్ణము - కామేశ్వరీ 
3. సుఖము - మోదినీ 
4. దుఃఖము - విమలా 
కో ఇచ్చ - అరుణా 
6. సత్వగుణము - జయినీ 
7. రబోగుణము - సర్వేశ్వరీ 
8. తమోగుణము - కౌళినీ 
10. “శబ్ద స్పర్శ రూప రస గంధా: పంచతన్మాత్రా పంచ పుష్పబాణాః” 


బాణాలు : 

దేవి చేతి యందు పుష్ప బాణమున్నది. అది ఒక పూవుకాదు. ఐదుపుష్పాలు. అవే 
పంచతన్మాత్రలు. పంచభూతాల ధర్మాలు వస్తువు యొక్క స్టూల స్వరూపమే గుణము. 
సూక్ష్మ రూపముతన్మాత్ర. బాణాలు మూడు రకాలు. 


శ్రీ క్రోవి పార్థసారథి 21 


[2 స్టూలములు - పుషుబాణాలు 
2. సూక్ష్మములు అ బీజరూపాలు 
3. కారణములు - వాసనారూపాలు 


3 
ఈ బాణాల పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయి. 1. కాదిమతంలో 


1. కమలము జ ఎగర్రతామర 

2. రక్తకైరవము - తెల్లకలువ 

స కల్లా రము - కొంచెము ఎరుపు రంగుకల కలువ 

4. ఇందీవరము - నల్లకలువ 

5. సహకారము 3 మామిడిపూవు. 
దేవిచేతిలోని బాణాల వివరాలు ఇతర (గ్రంధాలలో ఈ విధంగా ఉన్నాయి. 
కాలికాపురాణము జ్ఞానార్హవము తంత్రరాజము 

1 హర్షణము . క్షోభణము మదన 

2. శోచనము ద్రావణము ఉన్మాద 

3. మోహనము ఆకర్షణము మోహన 

4 శోషణము వశ్యము దీపన 

5. మారణము ఉన్మాదము శోషణ 


దేవి చేతిలో బాణాలు తన్మాత్రలు. అందుకనే దేవి. 'పంచతన్మాత్రసాయకా' అని 
చెప్పబడింది. 
21. “మన ఇక్షుధనుః నళ్యోబాణః రాగుపాలో ద్వేషోంకుళు” 
ధనుస్సు: 

దేవి చేతిలో ఉన్న ఆయుధములు సాధకునిలో గల రాగద్వేషాలు 


చెరకువిల్లు _ - సాధకుని మనస్సు 
బాణము - వళ్యత 

పాశము - అనురాగము 
అంకుశము - ద్వేషము 


22 భావనోపనిషత్‌ 


22. “అవ్యక్త నువాత్తత్సావాంకారాః కామేళ్యరీ, వడ్రేళ్ళరీ, భగమాలిన్యోంతస్తే 
కోణాగ్రగాదేనతా” 


అష్టమావరణ : 


శ్రీచక్రంలో ఎనిమిదవ ఆవరణ త్రికోణము. అక్కడ ముగ్గురు దేవతలున్నారు. వారు 
సాధకుని మనసులోని .... 


1. అవ్యక్తము - కామేశ్వరీ 
2. మహత్తత్ర్యము - వడ్రేశ్వరీ 
3. అహంకారము - భగమాలినీ 


వీరు శక్తిస్వరూపిణులయిన పార్వతి, లక్ష్మి సరస్వతులు. 
23. “పంచదశతిథి రూపేణ కాలస్య పరిమాణానలోకనం పంచదశనిత్యా:” 
అష్టమావరణ : 

శ్రీచక్రంలో ఎనిమిదవ ఆవరణ అయిన (త్రికోణంలో మూడు రేఖలున్నాయి. వాటిలో 


రేఖకు ఐదుగురు చొప్పున పదిహేను మంది దేవతలున్నారు. వీరినే నిత్యాదేవతలంటారు. 
ఈ నిత్యలు తిధుల స్వరూపాలు. వీటి వివరాలు ఈ క్రింద ఇవ్వబడినాయి. 


తిథులు - నిత్యా దేవతలు 
1. పాడ్యమి - కామేశ్వరీ 
2. విదియ - భగమాలినీ 
3. తదియ - నిత్యక్షిన్నా 
4. చవితి - భౌరుండా 
5. పంచమి - వహ్నివాసినీ 
6. షష్టి - మహావట్రేశ్వరీ 
7. సప్తమి - శివదూతీ 
8. అష్టమి - త్వరితా 
9. నవమి - కులసుందరీ 
10. దశమి = నిత్యా 
11. ఏకాదశి - నీలపతాకా 


శ్రీ క్రోవి పార్థసారథి 23 


12. ద్వాదశి = విజయా 


13. త్రయోదశి క సర్వమంగళా 
14. చతుర్దశి ఎ జ్వాలామాలినీ 
15. పూర్ణిమ, అమావాస్య - చిత్రా 


ఈ నిత్యల ధ్యానశ్టోకాలు, స్వరూపాలు నాచే వ్రాయబడిన 'శ్రీవిద్యాదర్బణము' లో 
ఇవ్వబడినాయి. నిత్యలు తిథుల స్వరూపాలు, తిథులు కళాస్వరూపాలు. వీటి వల్లనే 
కాలచక్రం తిరుగుతున్నది. 

24. “ఆద్దానురూపాధర్రేవతాతయో: కామేళ్వరీ సదానంద ఘనాపూర్ణా స్వాత్మైక 
రూపాదేవతా” 

నవమావరణ : శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణ బిందువు. ఇందున్న ్రధానదేవతలు 
కామేశ్వరీ కామేశ్వరులు. ఇందులో సాధకుడి ఆత్మయే కామేశ్వరి, బుద్ది కామేశ్వరుడు. 
కాబట్టి సాధకుడి ఆత్మ, దేవి రెండూ ఒక్కటే. ఎప్పుడయితే తన ఆత్మ దేవి స్వరూపం 
అయిందో, అప్పుడు అతడు పరబ్రహ్మ అవుతాడు. దీనినే (బ్రహ్మాత్మైక్యాను సంధానము 
అంటారు. ఇదే జీవన్ముక్తి 
25. “నలిలమితి సాహిత్యకరణగ్‌ం నత్పమ్‌” 

ఇక్కడ నుంచి అంతర్యాగము వివరించబడుతోంది. బాహ్యమైన వస్తువులన్నీ విషయ 
వాంఛలకు ప్రతీకలు. కాబట్టి వాటిని వదలి పెట్టెయ్యాలి. శరీరంలో ఉండే వస్తువుల చేతనే 
పూజ జరగాలి. పూజకు ముఖ్యమైనది జలము. సాధకుని శరీరంలో సత్వ రజ స్తమో 
గుణాలన్నాయి. వీటిలో మొదటి దానిని పెంపొందించి, మిగిలిన రెండింటినీ తగ్గించాలి. 
సత్వగుణమే జలము. 

26. “కర్తన్యనుకర్తన్య నౌదాసీన్యమితి వివేక భాననాయ్యుక్త ఉపచారః” 
ఉపచారాలు ; 

బాహ్యపూజలోదేవికి రాజోపచారాలు, దేవోపచారాలు, మంత్రోపచారాలు అని వివిధ 
రకాలైన ఉపచారాలున్నాయి. అయితే అంతఃపూజలో ఉపచారము అంటే నిత్యము కాని 
వాటిని వదలి వేయటము. (బ్రహ్మపదార్హమే సత్యము కాబట్టి మిగిలినవి వదలివేయాలి. 
ఉదాసీనభావము తూష్లీభావంగా రూపొందకూడదు. ఇదే అంతఃపూజలో ప్రధానమైన 
ఉపచారము. 

24 భావనోపనిషత్‌ 


27. “ఆస్తీ నాస్తీతి కర్తన్యతా అనుపచారః” 
అనుపచారాలు : 

బ్రహ్మము ఒక్కటే సత్యము, నిత్యము. అది కనిపించనంత మాత్రం చేత లేదు 
అనుకోరాదు. సర్వజీవరాశులయందు పరబ్రహ్మమున్నది. అంతేకాని (బ్రహ్మము 
లేదనుకోవటము అపచరాము, తెలియని తనము, అపరాధము. ఇదే అనుపచారము, 
చేయతగనిది. 
28. “భాహ్యోంతఃకరణానాం రూపగ్రనాణ యోగ్యతాస్తీ తృావావానమ్‌” 
ఆవాహన : 

దేహంలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలున్నాయి. ఆత్మ అనేది ఈ ఇంద్రియాల 
ద్వారానే ప్రకాశిస్తోంది. కాబట్టి వాటి యొక్క దేవతారూపాన్ని ఆవాహన చెయ్యటమే దేవిని 
అవాహన చెయ్యటము. 
29. “తన్యబాహ్మోంతః కరణానామేకరూప విషయ (గ్రవాణమాననమ్‌” 
ఆసనము : 

శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ది, చిత్తము, 
అహంకారము అనే పధ్నాలుగు విభిన్నమైన ధర్మాలు కలిగి ఉన్నాయి. ఆ ధర్మాలను అరికట్టి 
సర్వము (బ్రహ్మపదార్థము అని భావించటమే ఆసన సమర్పణ. 
30. “రక్త శుక్ల నదైకీకరణం సాద్యమ్‌ ” 

పాద్యము : అంటే కాళ్ళు కడుక్కునేనీరు. ఆ దేవి సాధకుడి శరీరంలో ద్వాదశాంతంలో 
ఉన్నది. బ్రహ్మము (ప్రకాశ శక్తి) ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్ల బిందువయింది. విమర్శశక్తి శుక్ల 
బిందువులో ప్రవేశించి రర్తబిందువయింది. ఈ రెండింటి కలయిక వలన మి(శ్రమ బిందువు 
ఏర్పడింది. ఇప్పుడు ..... 


రక్తబిందువు - చంద్రుడు 
శుక్ల బిందువు - అగ్ని 
మిశ్రమ బిందువు - సూర్యుడు 


మిశ్రమబిందువు నుంచి నాదము, దాని నుంచి కళలు ఆవిర్భవిస్తాయి. ఇప్పుడు 
మిశ్రమ బిందుస్వరూపమైన కామేశ్వరీద్వందము యొక్క 


శ్రీ క్రోవి పార్థసారథి 25. 


కుడికాలు - శుక్ల వర్లమైన ప్రకాశాశము 
ఎడమకాలు -_ రక్తవర్లమైన, విమర్శాంశము. 
ఈ రెండు పాదాలను ధ్యానిస్తూ వాటికి భేదము లేదు అనుకోవటమే పాద్యము. 
31. “ఉజ్ఞల దామోదానునంధాననుర్ద్యమ్‌” 
అర్హ్యము: 
అంటే చేతులు కడుక్కునే నీరు. శ్రమ తీరటానికి ఇచ్చే అల్పాహారం. అంటే 
త్రాగేందుకు ఇచ్చేనీరు. అంతఃపూజలో ఆత్మయే శ్రీదేవి అని (గ్రహించి (బ్రహ్మానందాను 
సంధానము చెయ్యటమే అర్థ్య(ప్రదానము. 
32. “స్తభ్భంస్తతస్సీద్ధ్ద మిత్యాచనునీయమ్‌ ” 
ఆచమనము : 
ఆచమనము అంటే మంత్ర పూర్వకంగా నోటిలోకి తీసుకునే నీరు. ఆత స్వరూపమైన 
దేవి స్వచ్చమైనది. అస్వచ్చత స్వయం సిద్ధమైనది అని (గ్రహించుట. 
33. “బిభ్భంద్రమయీ నసర్వాంగప్రనణగ్‌ం స్థానమ్‌” 
స్నానము: 
బాహ్యపూజలో దేవతకు పంచామృత స్నానము చేయిస్తారు. కాని అంతఃపూజలో 
అదిలేదు. కుండిలినీ శక్తి ఆధారచక్రంలో నిద్రిస్తూ ఉంటుంది. సాధకుడు [ప్రాణాయామం 
చేసి కుండలినీ శక్తిని గనక నిద్రలేపినట్టైతే, అది షట్బక్రాల గుండా ప్రయాణించి, (గ్రంధి 
త్రయాన్ని భేదించి సహస్రారం చేరి తననోటితో సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. 
అప్పుడు సహస్రారము అనే చంద్రమండలం నుండి అమృతధారలు (స్రవించి శరీరంలోని 
డెబ్బెరెండువేల నాడీ మండలాన్నీ తడుపుతాయి. ఈ రకంగా అమృతవర్షము కురిపించటమే 
ఆత్మదేవత (పరదేవత)కు స్నానము. ఈ రకంగా అమృతవర్ష్శము వలన శరీరము 
సమశీతోస్లమవుతుంది. 
34. “బిదళ్శి న్వదూప పరమానందళక్తి న్ఫురణం నన్తం” 
వస్త్రము: 
వస్త్రము అంటే శరీరాచ్చాదనకు ఉపయోగించేది. సాధకుని శరీరంలోని కాంతి అంతా 
ఆపరాశక్తి యొక్క తేజస్సే. ఈ విషయం తెలిసి (బ్రహ్మానందము పొందుటయే వస్త్ర 
(ప్రదానము, 


26 భావనోపనిషత్‌ 


35. “బవ్మానాడీ బ్రవ్మాన్యూతమ్‌” 

యజ్ఞోపవీతము : దీన్నే (బ్రహ్మసూ(త్రము అంటారు. జగత్తు అంతా బ్రహ్మమయమని 
సూత్రము కాబట్టి ఇది (బ్రహ్మసూ(త్రము. దేహంలో ఉండే నాడులలో సుషుమ్నానాడి 
ముఖ్యమైనది. దీన్నే బ్రహ్మనాడి అని కూడా అంటారు. అంతః పూజలో ఈ సుషుమ్నానాడినే 
బ్రహ్మసూత్రము అని భావించాలి. 

గాయత్రీ మంత్రానికి ప్రతీక యజ్ఞోపవీతము. తొంభై ఆరు బెత్తలు ప్రమాణం కల 
సూత్రము (దారము) తయారు చేసి దాన్ని మూడుచుట్టు చుట్టాలి. ఇప్పుడు రెండు చివరలు 
కలిపి ముడివెయ్యాలి. ఇందులోని సూత్రములో మూడుపోగులుంటాయి. అంటే మొత్తం 
ఇరవై ఏడు పోగులు ఉంటాయి. తొంభై ఆరు బెత్తలు ప్రమాణము - తత్త్యములు. 


మూడు అఆవృతులు - (త్రిగుణములు 

మూడు ముడులు - మూడు(గ్రంథులు 

మూడు (గ్రంథులు - బ్రహ్మముడి 

ఇరవైఏడు పోగులు - ఇరవై ఏడు భేదములు కల జగత్తు. 


బ్రాహ్మణులు యజ్ఞోపవీతాన్ని ధరించి కర్మలు చేస్తారు. యజ్ఞోపవీతాన్ని 
తీసివేయటమంటే సన్యాసం స్వీకరించటము. అట్టి సన్యాసి బ్రహ్మకాండను చేసేవాడు, 
సర్వకర్మ విముక్తుడు, జీవన్ముక్తుడు. 

సుషుమ్నానాడిలో సూక్ష్మనాడులు కలిసే చోటును (గ్రంథి అంటారు. అది ఇరవై ఏడు 
సూక్ష్మనాడుల సమూహము. అందుకనే సుషుమ్నానాడి యజ్ఞోపవీతము కంటె సత్యమైనది. 
సహజమైనది. ఇదే కంఠ సూత్రము. 
36. “స్పవ్వతిర్తిక్తనస్తు సంగరహిత స్మరణం విభూషణమ్‌” 
ఆభరణాలు ; 

దేవతకు కంఠ సూత్రంతో పాటుగా వివిధ ఆభరణాలు సమర్పించాలి. సాధకుడు 
తాను కూడా పరబ్రహ్మస్వరూపమే అని, మాయా మోహం చేత తాను మనిషిగా ఉన్నానని 
(గ్రహించి మాయాది వస్తువులతో తనకు సంబంధము లేదు అని వాటిని పరిత్యజించటమే 
దేవికి ఆభరణములు అర్పించటము. 


37: “సత్సంగపరివూతాను స్మరణం గంధ” 
గంధము: 

దేహానికి గంధం రాసుకోవటం చేత సువాసన రావటమే కాకుండా పవిత్రత కూడా 
వస్తుంది. సాధకుడి సహస్రారంలో ఆ పరాశక్తి ఉన్నదని, దాని కాంతిచేతనే అతని శరీరము 
తేజస్సుతో ప్రకాశిస్తుందని చెప్పటం జరిగింది. ఈ రకంగా జరగటం చేత సాధకుడు తాను 
ఎప్పుడూ పవిత్రుడనే అనే భావం కలిగి ఉంటాడు. ఇదే దేవికి శ్రీచందనం సమర్పణ. 

38. “సమస్త నిషయాణాం నునన; సైర్యేణానునంధానం కుసునుమ్‌” 
పూజ: 

భగవంతుని భక్తుడు నానావిధ పుష్పాలతో పూజిస్తాడు. ఇంద్రియవాంఛలకు 
లోనుగాకుండా, మనసును పరబ్దహ్మ మందు లయం చేసి, సర్వము (బ్రహ్మమమని 
తెలుసుకోవటమే పుష్పపూజ. 

“అహింసా ప్రధమ పుష్పం, పుష్పమింద్రియనిగ్రవాః । 
దయాక్షమాజ్ఞానవుస్పుం పంచవుస్పుం తతఃపరం” ॥ 

అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, జ్ఞానము అనేవి పంచపుష్పాలు. 
సాధకుడు అరిషడ్వర్గాలు జయించి, అహంకారమనే పుష్పంతో దేవిని పూజించాలి. అంటే 
ఈ స్థితిలో నేను అహంకారాన్ని, నాది అనే భ్రాంతిని వదలివెయ్యాలి. 

3% “తేషామేన నర్వదాస్వీకరణం ధూపః” 
ధూపం: 

సాధకుడు ఇంద్రియచాపల్యానికి లోనుగాకుండా, ఇంద్రియాలను తన స్వాధీనంలో 
ఉంచుకోవటమే ధూపము. 

40. “పవనానబ్భిన్దోర్హుబులన నచ్చిదుల్కాకాళదేనో దీపు” 

దీపం: 

(బ్రహ్మతేజస్సు వాయువుతో కలసి జ్వాలగా ప్రకాశిస్తుంది. అది విశ్చమంతా వ్యాపించి 
ఉంది. సాధకుడి శరీరము పరబ్రహ్మము యొక్క కాంతి పుంజములతో ప్రకాశిస్తోంది. 
ఇప్పుడు సాధకుడు ఆకాశాన్నే తన శరీరంగా భావించి, తన శరీరంలో ఉన్న ఆ పరాశక్తిని, 
చిత్కలను దీపముగా భావించటమే దేవికి దీపసమర్పణ. 


28 భావనోపనిషత్‌ 


41. “సనుస్తయాతాయాత వర్ధనం నైవేద్యమ్‌” 
నైవేద్యము : 

పూజానంతరము నైవేద్యము చెయ్యాలి. ఇంద్రియచాంచల్యము లేకుండా అంటే 
ఇం(దియాలను జయించి (బ్రహ్మాకారవృత్తితో ఉండటమే నైవేద్యము. ఇది 
|బ్రహ్మానందానుభవము. 

42. “అనస్తాతయైకీకరణం తాంబూలమ్‌” 
తాంబూలము : 

ఆకు వక్క సున్నము కలిస్తే తాంబూలము అవుతుంది. అవే జా గ్రత్‌స్వప్న సుషుప్తి అనే 
మూడు అవస్థలు. ఆమూడు అవస్థలను తురీయావస్థలో విలీనం చెయ్యటమే తాంబూల 
సమర్పణ. 

43. మూలాధారాది బ్రన్మాభిల పర్యంతం, బ్రవ్మారం(ధ్రాదిమూలాధారపర్భంతం గతాగత 
రూపేణ ప్రాదక్షిణ్యమ్‌.” 
ప్రదక్షిణము : 

శరీరంలో ప్రాణవాయువు ఆధారచక్రం నుండి సహస్రారము వరకు, సహస్రారం 
నుంచి ఆధారచక్రం వరకు సుషుమ్నా మార్గం గుండా తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా 
ప్రాణవాయువు సంచారము చెయ్యటమే ఆత్మరూపంలో ఉన్న దేవతకు ప్రదక్షణము. దీనికే 
అజపారూప హంస అని పేరు. 

హ కారసంజ్ఞ గల పరమాత్మ స కార సంజ్ఞగల ప్రకృతితో కలసి హంసరూపమైన శబల 
బ్రహ్మము అవుతాడు. ఈ శబల(బ్రహ్మము తొమ్మిది ద్వారాలు గల మానవశరీరము అనే 
పట్టణంలో ప్రవేశించి ఇంద్రియములు, ప్రాణములు, మనస్సుతో కూడినవాడై పంజరంలో 
బంధించబడిన పక్షిలాగా బయటకు వచ్చే ఉపాయం తెలియక (ప్రాపంచిక బంధనాలతో 
కొట్టుమిట్టాడు తున్నాడు. అంటువంటి హంస అనబడే జీవుడికి. 


అగ్ని, చంద్ర మండలాలు - రెక్కలు 
ఓంకారము - శిరస్సు 
జ్ఞాననేత్రము - ముఖము 
హకరసకారములు - పాదాలు 


(హకారము రుద్ర బీజము సకారము శక్తి బీజము) 


న నా! 
శ్రీ కోవి పార్థసారథి 29 


ఈ రకంగా ఉన్న హంస అనే జీవుడు పాలలో ఉన్న నెయ్యి లాగా సమస్త ప్రాణికోటినీ 
ఆశ్రయించి ఉన్నాడు. 

సహస్రారము అనేది ఎనిమిది దళాలు కలిగిన పద్మము. ఇందులోని ఒక్కొక్క 
దళంలోనూ చిన్నచిన్న రేకులు నూట ఇరవై అయిదు చొప్పున ఉంటాయి. ఈ రకంగా 
మొత్తం వెయ్యి దళాలుంటాయి. అందుకే దాన్ని సహ(స్రదళకమలం అంటారు. ఎనిమిది 
దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి. 


ఎనిమిది దళాల వివరాలు ఈ విధంగా ఉంటాయి. 


తూర్పుదిక్కు - సద్భుద్ది 

ఆగ్నేయం = నిద్ర, దప్పిక, ఆలస్యము 
దక్షిణం - క్రూర బుద్ది 

నైరుతి - తాపబుద్ధి 

పడమర - విలాసము 

వాయువ్యము - నడచుట మొ ॥ విషయములందుబుద్ది 
ఉత్తరము - సురతము నందు ఆసక్తి 
ఈశాన్యము - ద్రవ్యము దానంచేసే తలంపు 
పద్మాంతరాళంలో - ఇహపరలోకవిముక్తి 
కింజల్కము 

(తామరపువ్వులోని కేసరములు) - మెలకువ 

తామరదుద్దు - కల 

దుంప - నిద్ర 


ఆత్మ ఏక్షణాన సహ(స్రారాన్ని వదులుతుందో ఆక్షణములోనే పరబ్రహ్మలో 
ఐక్యమవుతుంది. దీనికే తురీయావస్థ అని పేరు. 
44. “తురీయానస్టా నమస్కారః” 
నమస్కారము: దేవికి నమస్కారము చెయ్యటమంటే సాధకుడు తురీయావస్థ చేరటమే. 
45. “దేహాథూన్వ ప్రమాత్సతా నిమజ్జనం బలివారణమ్‌” 
బవిహరణము : 
సాధకుడి స్టూలశరీరము మాయతో కూడుకున్నది. సూక్ష్మశరీరము జ్ఞాన స్వరూపము తాను 
జ్ఞానస్వరూపుడు కాబట్టి జీవాత ను పరమాత్మ యందు విలీనం చేసినట్లు భావించటమే బలిసమర్సణ. 


30 భావనోపనిషత్‌ 


46. “సత్యమస్తికర్తన్య నుకర్తన్య మాదానీన్వ నిత్వాత్మ విలావనగ్‌ంనోను;” 
ధ్యానము : 
సాధకుడు తాను ఆదేవి యొక్క పాదముల నుండి వచ్చే తేజస్సులో విలీనమయినట్టుగా 
తలచి, తానుకుడా ఆ తేజస్సులో ఒక భాగమేనని, సర్వము పర(బ్రహ్మమమయని 
భావించటమే పరిపూర్ణ ధ్యానము. 
47. “స్వయం తత్పాదుకా నిమజ్జనం సరివూర్ణధ్యానమ్‌” 
ధ్యానము: 
సాధకుడు తాను ఆదేవి యొక్క పాదముల నుండి వచ్చే తేజస్సులో విలీనమయినట్టుగా 
తలచి, తానుకుడా ఆతేజస్సులో ఒక భాగమేనని, సర్వము పరబ్రహ్మమమయని భావించటమే 
పరిపూర్ణ ధ్యానము. 
48. “నీన నమునూర్తత్రయం భాననయా యుక్తో భనతి, తన్య దేవతాత్రైక్యసిద్ధిః:” 
బ్రహ్మత్వసిద్ధి : 
ఈ విధంగా తననుతాను పరబ్రహ్మ స్వరూపంగా భావించి మూడు ముహూర్తముల 


కాలము దేవియందు మనసు లగ్నం చేసినవాడు ఆ దేవిలో ఐక్యత పొందుతాడు. దీనినే 
(బ్రహ్మత్వం సిద్దించటం అంటారు. 


49. చించితకార్యాణ్యత్సేన సిద్ద్యంతి న వీన శినయోగీతి కధ్యత ఇత్యుననిషల్‌ ॥ 
ఫలము: 


ఈ విధంగా అంతః పూజచేసి సిద్దుడైన సాధకుడికి కోరిన కోరికలు అప్రయత్నంగా 
నెరవేరతాయి. అతడినే శివయోగి అంటారు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. 


శ్రీ క్రోవి పార్థసారథి 31 


శ్రీ క్రోవి పార్టసారథి గారి ఇతర గ్రంథములు 


శ్రీవిద్యా దర్శనము 50-00 
శ్రీవిద్యా రహస్యము 60-00 
శ్రీవిద్యా దర్భణము (శుభగోదయ స్తుతికి వివరణ) 60-00 
దేవీ కథాసుథ (దేవీ మహాత్మ్యమును వివరించే కథలు) 60-00 
శ్రీవిద్యా సర్వస్వము (కామకలా విలాసమునకు వివరణ) 75-00 
శ్రీవిద్యా పంచదశీ 

(పంచదశీ మహామంత్ర, గాయత్రి మంత్ర, లలితా త్రిశతిలకు వివరణ) 75-00 
శ్రీవిద్యా హృదయము (యోగినీ హృదయమునకు వివరణు 75-00 


శ్రీవిద్యా మహాయంత్రము (శ్రీచక్ర వివరణ, అర్జనలతో) 80-00 


మావద్ద అన్ని కంపెనీలు, ఆశ్రమముల జ్యోతివ్య, వాస్తు, 
అధ్యాత్మిక, స్మార్త, పురాణ, ఆయుర్వేద, సంగీత, యోగా, 
పూజా పుస్తకములు, స్తోత్రములు, వ్రతకల్పములు, 


టు 


సంప్రదాయ గ్రంథములు లభించును. 


[2 


వి.పి.పి. సౌకర్యము కలదు. 


శివకామేశ్వరి గ్రంథమాల 


41-22/4-36, భ్రమరాంబాపురం, కృష్ణలంక, 
మిజయవాడ - 520013. ఫోన్‌ : 522824 


